గ అమలు లను OREN ము (3 
[ల € 


aT, way TYE = న కవల మున వ్‌ ము లము TM 

(న (4 న bw. గ bi i Xs ur 

“ BAY, నా ల మొ గ్గ ర్స ta ల 

సైన్‌ J శ అ | స్లో 

య్‌ గ ఖ్‌ న 

పేల ్మ గ్గ గ్గ 

ul. న్న 4 

Were క్‌ 

' EX అ 

: గ్గ = ~~ gr గి వ్ల టో ఆం 
2 re DE. 
AT . 1. 

9. 


nt 
= 


Wr sr 
| ల | 
t ye 
గ్‌ 
శ 


గాడ జాల 
| లన్‌ వే 


pa Gs 
OO rE 
పా ధట 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8- 134, 


(uel 


https://madhi 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


బ్రహ్మాండ మోాహనాఖ్యం (దుర్తా కవచం 
జా భాలార్భముతో జు 


నారద ఉవాచ; 
01. భగవాన్‌ సర్వధర్శజ్ఞ సర్వజ్ఞానవిశారద। 
(బ్రహ్మాండమోహనం నామ ప్రకృతే కవచం వద 


నారద మహర్షి ఉవాచ: 

సర్వ ధర్మములు తెలిసి, సకల జ్ఞానము కలిగిన నారాయణా, ఈ సమస్త ప్రకృతిని 
మోహింపచేయగల కవచమును నాకు ఉపదేశించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. 
నారాయణ ఉవాచ; 
02. శృణు వక్ష్యామి హె వత్స కవచం చ సుదుర్లభం। 


శ్రీకృష్ణనై నైవ కథితం కృపయా బ్రహ్మణే పురా॥ 


నారాయణ ఉవాచ; 
నారదా, పూర్వం బ్రహ్మదేవుడు శ్రీకృష్ణునకు వివరించిన దుర్లభమైన కవచాన్ని 
నీకు తెలియచేస్తాను. ఆలకించు. 
fs (బ్రహ్మణా కథితం పూర్వం ధర్మాయ జాన్లవీతటే। 
ధర్మేణ దత్తం మహ్వాం చ కృపయా పుష్కరె పురా॥ 
పూర్వము గంగా నదీ తీరమున, (బ్రహ్మదేవుడు ఈ కవచమును ధర్మ 
సంన్థాపనార్థమై ధర్మ దేవతకు ఇచ్చాడు. 


Kiron Type Institute 


0౬ త్రిపురారిశ్చ యద్ధృత్వా జఘాన త్రిపురం పురా 
.| మమోచ బ్రహ్మా యద్దృత్వా మధుకైటభయోర్భయాత్‌! 


ఈ మంత్ర కవచమును ఈశ్వరుడు త్రిపురములను ధ్వంసము చేసేటప్పుడు, 
స మధుకైటభ రాక్షసులను సలహ రించి టపుడు రరించాము; 


05. సంజహార రక్తబీజం యద్దృత్వా భద్రకాలికా। 
యద్దృత్వా హి మహింద్రశ్చ సంప్రాప కమలాలయాం॥ 


జగన్మాత భద్రకాళి ఈ మంత్ర కవచాన్ని రక్తబీజుని సంహరించే సమయంలోనూ, 
దేవెంద్రుడు పద్మాలయమయిన ఇంద్రపురిని పొందడానికి అవధరించారు. 


06. యద్ధృత్వా చ మహాయోద్దా బాణః శతుభయంకరః। 


యద్ద త్వా శివతుల్యశ్చ దుర్వాసనా జ్ఞానినాం వరః॥। 


మహాయోధుడైన బాణాసురుడు శత్రువులను నిర్దించడానికి, సాక్షాత్‌ శివ 
స్వరూపుడైన దూర్వాసుడు, ఇంకా అనేకమంది మునులు, జ్ఞానులు ఈ మంత్ర కవచాన్ని 
ధరించారు. 


07. ఓం దుర్గెతి చతుర్ద్యంతః స్వాహాంతో మే శిరోవతు। 
మంత్రః షడక్షరో యం చ భక్తానాం కల్పపాదపః॥ 


ఓం దుర్గెతి అనే నాలుగు అక్షరములు ఈ కవచమునకు శిరసు గానూ, ఓం 
దుర్గాయ నమః అనే ఆరు అక్షరములు మూలముగాను అమరి ఉన్నాయి. 


Kiron Type Institute 


08. విచారో నాస్తి వేదేచ గ్రహణేస్య మనోర్మునే। 
|] మంత్రగ్రహణ మాత్రేణ విష్ణుతుల్యో భవెన్నరః।। 
|| వేరు ఆలోచనలు లేకుండా, ఈ మంత్ర కవచమును స్మరించిన మాత్రముననే, 


మహర్షులు అన్ని వేదములను ఏక సంధాగ్రాహులుగా గ్రహించి మానవులలో విష్ణు 
స్వరూపంగా నిలిచారు. 


09. మమవక్రం సదా వాతు ఓం దుర్గాయై నమోన్తకః। 
ఓం దుర్గ ఇతి కంఠం తు మంత్రః పాతు సదా మమ॥। 
“ఓం దుర్గాయ నమః ” నామ స్మరణ నా ముఖమును, “ ఓం దుర్దే రక్ష” అను 
స్మరణము నా కంఠభాగమును ఎల్లప్పుడు రక్షించుగాక. 


10. ఓం హ్రీం శ్రీమితి మంత్రో యం స్కంధం వాతు నిరంతరం; 
హ్రీం శ్రీం క్లిమితి పృష్టంచ పాతు మే సర్వతః సదా॥ 


“ఓం హీర శ్రీల” అను స్మరణ నా భుజములను, “ హ్రీం శ్రీ క్రీమ్‌ ” అను 
స్మరణ నా శారీరక పృష్ట (వెనుక) భాగమును రక్షించుగాక. 


11. (హీం మే వక్షస్టలె పాతు హం సం శ్రీమితి సంతతం; 


ఐం శ్రీం హం పాతు సర్వాంగం స్వప్నే జాగరణే సదా॥ 


“హీం ” అక్షర నామస్మరణ నా వక్ష స్థలమును, “ శ్రీం ” అక్షర నామస్మరణ నా 
రెండు చేతులను, “ఐం శ్రీం హ్రీం” నామస్మరణ నిద్ర, మెలకువ స్థితులలో ఎల్లప్పుడూ 
నా శరీర మంతటినీ రక్షించుగాక. 


Kiron Type Institute 


||. ప్రాచ్యాం మాం పాతు ప్రకృతిః పాతు వహ్నాచ చండికా 


దక్షిణే భద్రకాళీ చ నైబుత్యాం చ మహేశ్వరీ! 


తూర్పు దిక్కున ప్రకృతి మాత, ఆగ్నేయ దిక్కున చండికా మాత, దక్షిణ దిక్కున 
భద్రకాళి, నైబుతి దిక్కున మాహేశ్వరి దేవి నన్ను రక్షించుగాక. 


13. వారుణ్యాం పాతు వారాహీ వాయవ్యాం సర్వ మంగళా; 
ఉతరే వైష్ణవ పాతు తథైశాన్వాం శివప్రియా॥ 
పశ్చిమ దిక్కున వారాహీ మాత, వాయవ్య దిక్కున సర్వమంగళ, ఉత్తర దిక్కున 
వైష్ణవి, ఈశాన్య దిక్కున శివప్రియ నన్ను రక్షించుగాక. 


యా బ్ర 


14. జలే స్ధల చాంతరిక్ష పాతు మాం జగదంబికా। 


ఇతి తే కథితం వత్స కవచం చ సుదుర్లభం॥ 


భూమిపైన, ఆకాశములోను, జలములలో జగదీశ్వరి యొక్క రక్షణ కవచం అతి 
దుర్లభమైనది. 


15. యస్మై కస్మై న దాతవ్యం ప్రవక్తవ్యం న కస్యచిత్‌! 
గురుమభ్యర్చ్య విధివద్వస్తాలంకారచందనైః।। 


గురువు దగ్గరనుండి కాస్‌, గురు రూపమైన దక్షిణామూర్తి వద్దనుండి కాని, ఈ 
కవచాన్ని (గహించి, జగన్మాతకు వస్త్రము, చందనమును ధరింపచేయాలి. 


16. కవచం ధారయెద్యస్తు సోపి విష్ణుర్న సంశయః। 
స్నానే చ సర్వతీర్ణానాం పృథివ్యాశ్చ ప్రదక్షిణ॥ 


Kiron Type Institute 


జ గణగా 


గయ్‌ 3S nS 8065 
Soto YY అఇగుగ్గలల్యులు 


శ్ర] ఈ కవచమును ధరించిన వారు విష్ణుస్వరూపులుగా, అన్ని పవిత్ర తీరములలోనూ 
“|| స్నానమాచరించిన, సమస్త భూమండలమునకు ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందుతారు. 


17. యత్సలం లభతే లోకస్తదేతద్దారణే మునె। 
పంచలక్షజపేనైవ సిద్ధమతద్భవెద్ధువం॥ 


ఈ స్తోత్రమును జీవితకాలములో అయిదు లక్షలసార్లు పఠించి నట్లయితే, వారు 
సిద్దులుగా మారుతారు. 


18. లోకేచ సిద్దకవచో నావసీదతి సంకటే, 
న తస్య మృత్యుర్భవతి జలే వహ్నా విషేజ్వరై॥ 


ఈ కవచ స్తోత్రమును సిద్దింప జేసుకున్న వారికి దుఃఖముగాని, జలము వలన 
గాని, అగ్ని వలన గాని, విషము వలన గాని మృత్యువు దరిచేరదు. 


19. జీవన్ముక్తో భవేత్పోపి సర్వసిద్దిశ్వరిశ్వరి। 
యది స్యాత్సిద్దకవచో విష్ణుతుల్యో భవెద్ధువం॥ 


ఈ స్తోత్రమును సాధించిన వారు విష్ణుస్వరూపులై, సకల సిద్దులను, అతీంద్రియ 
శక్తులను, ముక్తిని పొందగలుగుతారు. 


- - ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తె పురాణే ప్రకృతి ఖండాంతర్జ్దత 
“దుర్గా కవచం ” సంపూర్ణమ్‌ ఆ 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


లే 


